నొప్పి డాక్టరు , 
సముద్రపు దొంగలు 


నొప్పిడాక్టరు , 
సముద్రపు 
దొంగలు 


నొప్పిడాక్టరు తనజంతువులతో ఆఫ్రికా నుంచి 
తిరిగి వస్తున్నాడు . ఓడ మీద తోపుడు -లాగుడు 
పహరా కాస్తోంది . “ నాకు ముందు వైపు 
ఎటువంటి ప్రమాదం కనపడటం లేదు , ” అది 
తన ముందువైపు తలతో చూస్తూ అంది . 


అప్పుడు నొప్పిడాక్టరు తన దుర్భిణిలోంచి 
చూశాడు . “ అది సముద్రపుదొంగల ఓడ , ” 
అతడు అన్నాడు . “ మనం ఇక్కడి నుంచి 
త్వరగా పారిపోవాలి ! ” 


“కానీ వెనక వైపు నుంచి ఏదో ప్రమాదం 
పొంచి ఉన్నట్టు అనిపిస్తోంది , ” తన వెనక 
వైపు తలతో చూస్తూ చెప్పింది తోపుడు 


లాగుడు . 


అడ్డ స్తంభం మీద నుంచి 
తోపుడు లాగుడు కిందకి దిగింది . 
“ మనం తప్పించుకోవటం ఎలా ? ” 
రెండు తలలతో అది 


అడిగింది . 


0లలో 
మెల్ల మెల్లగా సముద్రపుదొంగల ఓడ 
వాళ్లకుదగ్గర 
కాసాగింది . సముద్రపు 
దొంగలు వాళ్లను చూసి పిడిబాకులు , 
కత్తులు, తుపాకులు 
ఝుళిపిస్తున్నారు . 


“ మీరందరూ గట్టిగా ఊపిరి పీల్చుకోండి , ” నొప్పిడాక్టరు 
చెప్పాడు . “ఇప్పుడు తెరచాపల మీదకి గట్టిగా ఊదండి . ” 
జంతువులన్నీ అలాగేచేశాయి . అందరికంటే గట్టిగా తోపుడు 
లాగుడుఊదింది . అది తన రెండు నోళ్లతో ఊదింది .దాంతో 
ఓడ వేగంగా ప్రయాణించసాగింది . ఇప్పుడు సముద్రపు 
దొంగల ఓడ చాలా వెనకబడి పోయింది . 


UTTAM 


అంశీ 


Goves 


కొంచెం సేపటికి నొప్పిడాక్టరు, అతని 
జంతువులు కొన్ని దీవుల వద్దకు 
చేరుకున్నారు. కిలకిలారావాలతో 
కొన్నిపిట్టలువాళ్లకి ఎదురొచ్చాయి . 


“ అరె ! మనంకానరీ దీవులకు 
వచ్చినట్టున్నాం. నాకుకానరీ పక్షుల పాటలు 
వినపడుతున్నాయి , ” అన్నాడు నొప్పి డాక్టరు . 
తమ ఓడను ఒక అందమైన రేవులోకి 
చేర్చాడు . 


అప్పుడే ఒక చిన్న , నల్ల ఎలక 
పరిగెత్తుకుంటూ నొప్పి డాక్టరు దగ్గరకి 
వచ్చింది . “ నా మాట వినండి , నొప్పిడాక్టరు 
గారు , ” ఎలక అంది . “ ఇది మంచి ఓడ కాదు . 
మీకు ప్రమాదం పొంచి ఉంది . ఇది 
మునిగిపోతుంది . ” 
“ నీకెలా తెలుసు ? ” నొప్పిడాక్టరు 
అడిగాడు . 


“ ఎలకలకి ఈ విషయం ఎప్పుడూ తెలుస్తుంది , ” 
ఎలక చెప్పింది . “ మీకాలు తిమ్మిరి ఎక్కినప్పుడు 
లాగానేఇటువంటి సమయాల్లో మా తోకల చివర్లు 
జిల్ మంటాయి . 

ఈరా త్రికి ఈ ఓడ 
సముద్రం అడుగుకి 
మునిగిపోతుందని మా 
తోకలు ఇప్పుడు 
చెబుతున్నాయి ! ” 


15 


“ ఎలక సోదరుల్లారా , రండి , ” ఆ ఎలక 
అరిచింది . “ ఈ ఓడనుంచి పారిపోండి , లేకపోతే 
మీరంతా మునిగిపోతారు! ” అన్ని వైపుల 
నుంచి ఎలకలు పరిగెత్తుకుంటూ వచ్చాయి . 
ఓడనుంచి దూకేసి అవి వెళ్లిపోయాయి . 
“ ముందుగానేహెచ్చరించినందుకు 
ధన్యవాదాలు,” నొప్పిడాక్టరు అరిచాడు . 


14 


ముడు 


15 


నొప్పిడాక్టరు, అతనిజంతువులు 
కిందకి దిగారు .కానరీ పక్షులు వాళ్లకి 


వాళ్లందరూ ఉడికిపోయి, అలసి 
పోయున్నారు,దాహంగా కూడా ఉన్నారు . 


దారి చూపించాయి . 


మంచి నీళ్ల కోసం 
వాళ్లు బకెట్లు 
తీసుకెళ్లారు . 


17 


వాళ్లని అందమైన చెరువు దగ్గరకి కానరీ 
పక్షులు తీసుకెళ్లాయి , నీళ్లు తేటగా , 
చల్లగా ఉన్నాయి . వాళ్లంతా అక్కడ 
ఈతకొట్టారు, ఆటలాడారు. 


నొప్పిడాక్టరుస్నానం చేశాడు . లాగుడు 
తోపుడు నీళ్లు తెగతాగింది . 
సంతోషంతో డాబ్ -డాబ్బాతు అరిచింది . 


ఆ తరువాత కానరీ పక్షులు వాళ్లని 
అందమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లిచక్కని 
పాటలతో అలరించసాగాయి . అంతలో 
అకస్మాత్తుగా సముద్ర తీరం నుంచి టూ 
టూ గుడ్లగూబ వచ్చింది . 
“ డాక్టర్, ” అది చెప్పింది , “ మీరు త్వరగా 
రావాలి !" ras 


“ మన ఓడ మునిగిపోయిందా ?” నొప్పిడాక్టరు 
బద్దకంగా అడిగారు . 
“ ఓడ మునగలేదు ,” టూ - టూ చెప్పింది . “కానీ 
సముద్రపుదొంగలు రేవులోకి వచ్చారు ! మీరు 
వచ్చి చూడండి ! ” 


అందరూ కొండ అంచు వద్దకు పరిగెత్తారు . 
అక్కడి నుంచి సముద్ర తీరాన్ని చూశారు . 
వాళ్లకి సముద్రపు దొంగల నల్లటి ఓడ 
కనిపించింది ! నొప్పి డాక్టరు ఓడ పక్కనేఅది 
ఆగి ఉంది . 
“ మనం కిందకి వెళ్లాలి , ” నొప్పి డాక్టరు 
అన్నారు . “ ఆదొంగలు ఏమి చేస్తున్నారో 
చూడాలి. ” 


DIA 


23 


ఎగుడు , దిగుడుగా ఉన్న సన్నటి దారి 
మీద వాళ్లు పరిగెత్తారు. సాధ్యమైనంత 
వేగంగా వాళ్లు పరిగెత్తారు . 


“ మన పాత ఓడను వాళ్లను 
తీసుకోనిద్దాం ,” నొప్పిడాక్టరు చెప్పాడు . 
“ నాకొక ఉపాయంతట్టింది . ” 


అందరికంటే ముందు లాగుడు -తోపుడు 
తీరానికి చేరుకుంది . పెద్ద రాయి వెనక 
నుంచి అది చూసింది . “ దొంగలు మన 
ఓడ మీద ఉన్నారు ! ” అది చెప్పింది . 
“ మన సామానుదొంగిలించాలని 
చూస్తున్నారు. ” 


26 


27 


“ మనం వాళ్ల పెద్ద ఓడ ఎక్కి 
పారిపోదాం! ” నొప్పిడాక్టరు 
అన్నాడు . 
“ మీరంతా నిశ్శబ్దంగా ఉండాలి . 
మన సంగతి దొంగలకి 
తెలియకూడదు. ” 


చప్పుడు చెయ్యకుండా జిప్ కుక్క 
లంగరు ఎత్తింది .డాబ్ -డాబ్బాతు , 
గబ్ - గబ్ పంది చప్పుడు 
చెయ్యకుండా తెరచాపలు 
ఎత్తాయి . నొప్పి డాక్టరు చుక్కాని 
దగ్గర ఉన్నాడు . 


అంతలో అనుకోని 
ఘటన ఒకటి జరిగింది .... 


WILLALALU 


లాగుడు తోపుడికి 
తుమ్ము వచ్చింది ! 


30 


సముద్రపుదొంగలకు ఆ తుమ్ము వినిపించింది ! 
ఏంజరుగుతోందో చూడటానికి దొంగలు ఓడ అంచుకు 
వచ్చారు . 
తమ పెద్ద , నల్లని ఓడ చుక్కాని దగ్గర నొప్పిడాక్టరు 
ఉండటందొంగల నాయకుడు బెస్ అలీ చూశాడు . 
“ వాళ్లు మన ఓడనుదొంగలిస్తున్నారు !” అతడు 
అరిచాడు. “ వాళ్లని ఆపండి , మిత్రులారా ! " 


వెంటనేదొంగలు పెద్ద పెద్ద వాళ్లు పట్టుకుని 
చిన్న ఓడ మీద నుంచి పెద్ద ఓడ మీదకి 
దూకారు . 
తమ తుపాకులు ,పిడిబాకులు , కత్తులు 
ఝుళిపించారు . 


“ మా పెద్ద ఓడ తీసుకుని పారిపోదామని 
అనుకున్నావా ? 
నేను చెప్పేది విను ! నీడబ్బులన్నీ ఇచ్చెయ్ , 
లేకపోతే నిన్ను సముద్రంలోకితోసేస్తాను , ” 
అంటూ బెస్ అలీ అరిచాడు . 


అప్పుడు బెస్ అలీ కళ్లుడాబ్ -డాబ్ మీద , 
గబ్ -గబ్ మీద పడ్డాయి. “ఇవేమిటి ? ” 
అతడు అరిచాడు . “ బలిసినబాతు, బలిసిన 
పంది ! మిత్రులారా వీటిని పట్టుకోండి .రాత్రికి 
పందిసియ్యలు ,బాతు వేపుడు తిందాం . ” 


అది విన్న డాబ్ -డాబ్ , గబ్ -గబ్ 
భయంతో వణికిపోయాయి . 
“ ఈ దుష్టులు మమ్మల్ని 
తినకుండా కాపాడు ! ” అని నొప్పి 
డాక్టరుని వేడుకున్నాయి . 


“ చూడు , బెస్ అలీ ,” నొప్పిడాక్టరు 
చెప్పాడు . “ నీకుకావలసింది మా డబ్బే 
కదా . అది తీసేసుకో ! 
అదంతా మా చిన్న ఓడలో ఉంది . పెట్టె 
నిండా బంగారం అక్కడ ఉంది . ” 


అప్పుడు టూ - టూ డాక్టరు చెవిలో గుసగుసలాడింది , 
“ ఈ దొంగలను ఎలాగైనా మన ఓడ మీదకి 
పంపించు . ఆ ఓడ త్వరలోనేమునిగిపోతుంది . 
దానితోపాటు ఈ దొంగలు కూడా సముద్రంలో 
మునిగిపోతారు. ” 
“ మంచి ఆలోచన ! ” నొప్పిడాక్టరు గుసగుసగా 
బదులిచ్చాడు. “ నేను ప్రయత్నించి చూస్తాను. ” 


NETI 


G 


“ ఆ పాత ఓడ మీదకి పదండి , మిత్రులారా ! 
అక్కడ పెట్టినిండా బంగారం ఉంది ,” అంటూ 
బెస్ అలీతోటి దొంగలకు చెప్పాడు . 


అది విన్న దొంగలు సంతోషంతో అరిచారు . 
వాళ్లు తాళ్లు పట్టుకుని ఊగి పాత ఓడ మీదకి 
తిరిగి చేరుకున్నారు . 


నొప్పిడాక్టరి ఓడంతా దొంగలు 
గాలించారు. బంగారం 
కోసంవాళ్లు 
అన్ని చోట్లా వెదికారు . 


అంతలో అకస్మాత్తుగా ఒకటి 
జరిగింది . 
డెక్కు వైపుకి అలీ చూశాడు. అది 
కారుతోంది . నీళ్లు గాలిలోకి 
చిమ్ముతున్నాయి ! 


రాను, 

రాను నీళ్లు కారటం ఎక్కువయ్యింది . 
సముద్రం నీళ్లు పైకి లేచి నొప్పి డాక్టరి పాత 
ఓడ మెల్లగా మునిగిపోసాగింది . 


నొప్పి డాక్టరు , అతనిజంతువులు 
ఇదంతా చూస్తూ ఉన్నారు . 
“ భలే ! ”జిప్ మొరిగింది . “ ఎలక 
చెప్పినట్లేఆ ఓడ మునిగిపోతోంది . ” 


2000 


బెస్ అలీ, అతడి తోటి సముద్రపు 
దొంగలు సముద్రంలోకి దూకేశారు . 
పాత ఓడ సముద్రంలో 
మునిగిపోయింది . 
అలా మునిగేటప్పుడు అది గుడ 
గుడమంటూ భయంకరమైన శబ్దం 
చేసింది . 


గా 


అయితే సముద్రపుదొంగలందరికీ ఈతబాగా 
వచ్చు. వాళ్ల చేతుల్లో ఇంకా తుపాకులు, 
కత్తులు ,పిడి బాకులూ ఉన్నాయి . 
వాళ్లు నొప్పి డాక్టరు, అతనిజంతువుల వైపు 
ఈదుతూ వస్తున్నారు. 
“ మిమ్మల్ని వదిలిపెట్టం ! ” 
ఈదుతూ అరిచాడు బెస్ అలీ . 


120 


అంతలో సముద్రపుదొంగలు భయంతో 


అరవసాగారు . 
వాళ్లని ఎవరో తరుముతున్నారు . 
“ చూసుకోండి ! ” ఒక దొంగ అరిచాడు . 
“ పెద్ద సొరచేప ! " 


“చాలా సొరచేపలు ! " 
బెస్ అలీ అరిచాడు . 
““కాపాడండి ! 
సొరచేపలు మమ్మల్ని 
తరుముతున్నాయి ! " 


51 


లా 


వాటిల్లో ఒక సొరచేప నీళ్లలోంచి తల బయట 
పెట్టింది . “ నొప్పి డాక్టరుగారు, మీరుచాలా 
మంచివాళ్లు . సొరచేపలతో సహా 
జంతువులన్నింటితో మీరు స్నేహంగా 
ఉంటారు .కాబట్టి , మేం మీ మిత్రులం. 
కానీ, ఈ 
సముద్రపుదొంగలుచాలా చెడ్డవాళ్లు . 
ఒక్కొక్కరిగా వీళ్లని మేం తినేస్తాం. ఇక వీళ్లు 
మిమ్మల్ని ఇబ్బందిపెట్టలేరు . ” 


“ మాపై 
జాలి చూపండి , ” బెస్ అలీ 
వేడుకున్నాడు . “ ఈ సొరచేపల నుంచి 
మమ్మల్ని కాపాడండి ! మీరు ఏది చెబితే 
అది చేస్తాం ! ” 
“ సరే, ” నొప్పి డాక్టరు అన్నాడు . “ ఇక 
మీరు సముద్రపు దొంగలుగా ఉండటానికి 
లేదు . మీరు నేల మీదే ఉండాలి . 
కానరీ పక్షులకు ఆహారం సాగుచెయ్యాలి . ” 


“ పక్షులకు మేత ! " 


సముద్రపు దొంగలు ఏడ్చారు . 
“ చివరికి మాకు ఈ గతి 


పట్టింది ! ” 


అయితే సముద్రపు 


దొంగలకు దారి లేదు . 
వాళ్లు ఈదుకుంటూ తీరాన్ని 
చేరి ఒడ్డుకి ఎక్కారు. ఆ 


తరువాత నొప్పి డాక్టరు, అతనిజంతువులు 
సముద్రపుదొంగల నల్లని , పెద్ద ఓడలో 
ప్రయాణమయ్యారు.కానరీ పక్షులు 
ఎగురుతూ నొప్పిడాక్టరుకి వీడ్కోలు 
పలికాయి . సొరచేపలు రేవులోంచి బయటకు 
దారితీశాయి . 


తరువాత నొప్పి డాక్టరు, అతని 
జంతువులు ఓడలో కిందకి వెళ్లారు . 
“ ఇదిచాలాబాగుంది ! ” టూ - టూ 
అరిచింది . కింద మందపాటి , మెత్తటి 
తివాచీలు పరిచి ఉన్నాయి . 


పట్టు దుప్పట్లతో అక్కడ మంచాలు 
ఉన్నాయి . పెట్టెల నిండా డబ్బులు , 
ఆభరణాలు ఉన్నాయి . తినటానికి ఎన్నో 
రుచికరమైన పదార్థాలు ఉన్నాయి ! 


AM 


తిన్న తరువాత నొప్పిడాక్టరు, అతని 
జంతువులు ఓడ డెక్కు మీదకి వెళ్లారు . 
తోపుడు లాగుడు అడ్డ స్తంభం మీదకి ఎక్కింది . 
“ ముందువైపు ఎటువంటి ప్రమాదం లేదు , ” 
తన ముందువైపు తలతో చెప్పింది . 
“ వెనకవైపు కూడా ఎటువంటి ప్రమాదమూ 
లేదు , ” అది తన వెనకవైపు తలతో చెప్పింది . 
“ అయితే మనం ఇంగ్లాండుకి క్షేమంగా 
చేరుకుంటాం ,” నొప్పిడాక్టరు చెప్పాడు . 


00 


వాళ్లు అలాగేచేరుకున్నారు . 


అయిపోయింది 


